ఓం 
శ్రీ హరితాళకా గౌరీ వ్రతము 
స్వర్ణగౌరీ వ్రతము 

(వ్రత విధానము 

ప్రతి సంవత్సరము వర్ష బుతువు నందు భాద్రపద శుద్ధ తృతీయనాడు 
ఈ వ్రతమును ఆచరించవలెను. ఆనాడు ఉదయము కాలకృత్యములందీర్చుకొని 
- నువ్వులు, ఉసిరికాయతో కూడిన నుడ ఉదకముతో స్నానముంజేసి పట్టుబట్టలం 
గట్టుకొని - కుంకుమ బొట్టు పెట్టుకొనియు “మమ ఇహ జన్మని జన్మాంతరే చ 
భర్రాసహ అఖండిత సౌభాగ్య పుత్ర పౌత్రాద్యభీష్టప్రాప్తయే, ఐహిక ఆముష్మిక 
సకల ఫల సిద్ధ్యర్ధం, శ్రీ సథీసపిత - ఉమా మహేశ్వర దేవతా ప్రీత్యర్థం - ప్రతి 
వార్షిక విహితం హరితాళికా వ్రతం కరిష్యే” అని సంకల్పించవలెను. 

ఇయ్యది - భవిష్యోత్తర పురాణమునందు కలదు. భవిష్యోత్తర మింక 
నిట్లు నిర్దేశించినది. " 1 

శో॥ భాద్రే మాసి సితే పక్షే - తృతీయా హస్త సంయుతా । 

తదనుష్టాన మాగ్రేణ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 

“ భాద్రపద శుద్ధ తృతీయ - హస్త నక్షత్రముతో కూడియుండవలెను. 
అట్టి శుభదినమున నీ వ్రతము నొనర్చినయెడల - పాపములన్నియు నశించును. 

స్మాందమునందు ఈ (వ్రతము స్వర్ణ గౌరీ వ్రతముగా పేర్కొనంబడినది. 

స్వర్ణ గౌరీవ్రతము అను నామాంతరము గల ఈ (వ్రతము - బ్రాహ్మణ 
క్షతియ వైశ్య స్త్రీలకు ముఖ్యమైనది. శూద్ర స్రీలు. బ్రాహ్మణ సువాసినితో ఈ 
వ్రతమును చేయించి వ్రత ఫలమును పొందవచ్చును. ప్రతి వత్సరము - భాద్రపద 
శుద్ధ తృతీయనాడు ఈ వ్రతమును చేయుచు 17వ సంవత్సరమున ఉద్యాపనమును 
చేయవలెను. ఉద్యాపనముం జేయుటకు శక్తి లేనివారు జన్మాంతము వరకు 


4 


సీ ఇతె వ! 


యనా... -- 


వ్రతము నాచరింపవలెను. పురుండు మొదలగు ఆటంకములు వచ్చినచో బ్రాహ్మణ 
సువాసినితో ఈ వ్రతమును చేయించవలెను. ఉద్యాపనము ఐన తరువాత - 
వ్రతాచరణము, ఉపవాసము మొదలగు వానికి ప్రాముఖ్యము లేదు గాన యథాశక్తి 
- నియమములతో అనగా - ఏకభుక్తము నక్తము ఇత్యాదుల 
నవలంబింపవచ్చును. 

మహారాష్ట్ర దేశమునందీ వ్రతము నందరు చేయుచు ఉపవాసాది కఠిన 
నియమములను పాటించుట నిప్పటికిని గాననగును. 

సర్వేజనా స్సుఖినో భవంతు. 


మండపము - విధానము 

నలుమూలలు ఆవు పేడతో అలికి శ్రీగంధోధకము చల్లి అరటిస్తంభములు, 
మామిడితోరణములతో మండపము స్థిరపరచి మంగ ళవాద్యములను 
(మోగించవలెను. మండపము నడుమ పీఠముపై రాగిపళ్లెరములో భస్మముతో 
“'ఓంికారము వ్రాసి ఇసుకతో శివలింగమును, పసుపుతో గౌరమ్మను చేసి 
స్థాపించవలెను, ఈ లింగమును గౌరమ్మను ఉమామహేశ్వరులుగా భావించి 
సూచించిన భావముతో పూజలు చేసి వ్రతకథను చదివిగాని వినిగాని సకల 
కోర్కెలు తీర్చుకొనగలరు ! 


శ్రీ 
హరితాళకా గౌరీ వ్రతమునకు వలయు సామగ్రి 


పసుపు 

కుంకుమ 

విభూతి (భస్మము) 

శ్రీగంధము 

ఆక్షతలు 

మామిడి కొమ్మలు 

అరటి స్తంభాలు 

మంచి బియ్యము - సేరుంబావు 4 
రాగి - పెద్ద పళ్లెరము 

పాలు, పెరుగు - తేనె - నెయ్యి - శర్మర (పంచామృతాలు) 
నూతన వస్త్రములు (ధోవతి, ఉత్తరీయం - జాకిట్‌ బట్టలు రెండు) 
పొకలు - పండ్లు (దొరికినన్ని రకాలు) 

నానావిధ సుగంధ పుష్పములు 16 రకాలు 

మారేడు పత్రి - మరియు 15 రకాల ఆకులు 

16 రకాల దళములు లభించినచో ఉత్తరేణి ఆకులు సమర్చించవచ్చును 
ఆగరువత్తులు (దశాంగము) 

హారతి కర్పూరం 

వత్తులు - మంచినూనె 

మంగళహారతి పళ్లెం - మాణిక్యాలు రెండు 

కలశ పూజకు చెంబు 

గ్లాసు - ఉద్ధరిణి - పళ్లెరము 

కూర్చుండుటకు ఆసనాలు 


శంఖము - గంట - చెమ్మెలు 

పీఠము 

తోరణాలకు సుతిలీ 

ఆవుపేడ - అలుకుటకు 

ముగ్గుపిండి 

మంగళవాద్యము - లేక - టేప్‌ రికార్డు 

అరటిపండ్లు - తమలపాకులతో ముత్తెదువులకు (తాంబూలాలు) 
టెంకాయలు - రెండు 

శర్మర - ప్రసాదమునకు 

అరటిపండ్లు - పచ్చి కొబ్బరి ముక్కలు 

లింగము కొరకు ఇసుక 

16 దారాలకు వేయబడిన 16 ముడుల గల (ముడులు కలుపుకొని) కుడిచేతి 
పొడవు గల దందను ధరించుట. 

అమ్మవారి సొమ్ములు చేయుటకు స్వచ్చమైన దూది (ఒలిచిన పత్తి) 
ఉద్యాపనకు - సామగ్రి 

16 చాటల వాయినాలు 

వాయినాలలో - మంగళ సూత్రం, మెట్టెలు, అద్దం - దువ్వెన - కాటుక డబ్బి 
పసుపు డబ్బ - కుంకుమడబ్బ 16 కుడుములు 16 పదహారు పోగులతో పదహారు 
ముడులు మూరెడు పొడవు గల దండలు) 

16 గురు ముత్తెదువులకు లేక - 16 సువాసినీ బ్రాహ్మణ దంపతులకు భోజనము 
గా తాంబూలము - దక్షిణయు. పసుపు గౌరమ్మ. 16 గురు ముత్తైదువులకు - 
లేక 16 గురు దంపతులకు ధోతులు 16, లేక 16 ఉత్తరీయాలు 16 జాకిట్‌ 
బట్టలున్ను వ్రతమునకై తేబడిన పసుపు కుంకుమ మొదలగు సామగ్రి మొత్తము 
చాటల వాయినాలలో - టెంకాయలు ఫలముగా సమర్పించుటయు; 


7 


శ్రీ హరితాళఠా గౌరి వ్రతీము 


15-1-6513, సిద్ధింబర్‌ బజార్‌, 
హైద్రాబాద్‌ - 500 012. 





కా 


అథ 
శ్రీహరితాళకా ఉమామహేశ్వర 


అనుస్వర్ణగౌరీ వ్రత పూజావిధానము 
దీపం ప్రజ్వాల్య - గంధ కుంకుమ పుప్పై రభ్యర్చ్య - దీపము వెలిగించి 
గంధము, కుంకుమ పుష్పములను సమర్పించియు భో దీప |! బ్రహ్మరూప 
స్యం. జ్యోతిషాం ప్రభు రవ్యయః - ఆరోగ్యం ధన పుత్రాంశ్చ - స్థిరాం లక్ష్మించ 
దేహి మే, అనుచు దీపమునకు మొకృవలెను. 
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం - శశివర్ణం చతుర్భుజం । 


ప్రసన్నవదనం ధ్యాయే - సర్వవిశ పశాంతయే॥ 1 
శ్లో॥ అగజానన పద్మార్మం - గజానన మహర్నిశం | 

అనేకదం తం భక్తానా - మేకదంత ముపాస్మహే I ?. 
శ్లో॥ శివం శాంత ముమాకాంతం - కైలాస శిఖరాలయం । 

శరణ్యం సర్వలోకానాం - మహాదేవ ముపాస్మహే 11 3 
శ్లో॥ సర్వమంగళ మాంగళ్యే - శివే సర్వార్థ సాధికే | 

శరణ్యే త్రంబికే గౌరి - నారాయణి నమో౭_స్తుతే ॥ 4 
శో షణ్ముఖం గిరిజానంద - కందళం శిభివాహనం । 

కుమారం సుకుమారం శ్రీ - కార్తికేయమహం భజే |. త్‌ 


శ్లో; సరస్వతీం మహాలక్ష్మీం - విష్ణుం బ్రహ్మాణ మవ్యయం । 
దక్షిణాస్య మహం వందే = మేధా ప్రజ్ఞా వివృద్ధయే [| 6 


ఓం ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, 
శ్రీవాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీ శదీపురందరాభ్యాం నమః, శ్రీ సిద్ధి బుద్ది 


9 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


సమేతాయ గణాధిపతయే నమః, శ్రీ వల్లీ దేవసేనా సమేతాయ కుమార స్వామినే 
నమః, సమస్త దేవాతాభ్యో నమః. సర్వేభ్యః శైవబ్రాహ్మణేభ్యో నమః. 
అనుచు ఆక్షతలు - శ్రీ ఉమామహేశ్వరులపై చల్లి - (మొక్కవలెను. 
ఆచమనము 

శంభవే స్వాహా - శంకరాయ స్వాహా - శాంతాయ స్వాహా - అనుచు 
మూడు సారులు ఉద్దరణితో కుడి అరచేతితో ఉదకము పుచ్చుకొనవలెను. 

శాశ్వతాయ నమః అనుచు కుడి అరచేయిని కడిగికొనవలెను. మిగత ఈ 
క్రింది 20 నామములను చేతులు జోడించి ఉచ్చరింపవలెను. 


శివ, స్థాణో, భవానీపతే, భూతేశ, (త్రిపురాంతక, (త్రినయన, శ్రీకంఠ, 


కాలాంతక, శర్వ, ఉగ్ర, అభవ, భర్గ, భీమ, జగతాంనాథ, అక్షయ, శ్రీనిధే, 
రుద్ర, ఈశాన, మహేశ, మహాదేవాయ నమః, 
| - లేక - 
కేశవాది - చతుర్వింశతి (24) నామములను చెప్పవచ్చును. 
శ్రీ హరితాళకా గౌరీ పూజా విధానము 
[బెంళాయామము 

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్‌ం 
సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం - భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్‌ 
- ఓమాపో జ్యోతీ రసో మృతం. (బ్రహ్మ భూర్భువ స్సువరోమ్‌ | 

అనుచు కుడిచేతితో చూపుడు వ్రేలు తాకకుండా ముక్కుకొనలు పట్టుకొని 
ఊపిరి ఎదమ ముక్కుతో పీల్చుచు మెల్లమెల్లగా - కుడిముక్కులో నుండి విడువ 
వలెను. 


సంకల్పము 
శ్రీ శివ! శివ! శంభో రాజ్ఞయా విష్ణో ర్నాభికమలాత్‌ ఉద్భూతస్య ఆద్య 
బ్రహ్మణో ద్వితీయపరార్ధే - శ్వేత వరాహకల్పే - వైవస్వత మన్వంతరే కలియుగే 


10 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


- (ప్రథమపాదే - జంబూద్వీపే - భరతవర్షే - భరతఖండే. అస్మిన్‌ వర్తమాన 


వ్యాహారిక చాంద్రమానేన త్రీ న య e నామ సంవత్సరే, టంట 
అ నే.........? ఈఏతొ.......... 0000. పరల: 25... 
చ పెటి వాసరే శుభవాసరే, శుభనక్షత్రే, శుభయోగే 
శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిశా - 
సమస్తదేవతాగురుచరణమా హేశ్వరసన్నిధౌ - శ్రీమాన్‌ ................... గోత్రః 
శ్రీమతి హు. ల. ik “reer నామధేయస్య 
మమభర్తు రనుజ్ఞయా - శ్రీమతీ. నామధేయా అహంశ్రీమత్యాః 


తం నామధేయాయా మమ-భర్రాసహ అఖండితసౌభాగ్య 
సిద్ధిపూర్వకం - పుత్రప్రొత్రప్రాప్యర్థం అన్యాన్యమనసిస్థితసమస్తాభీష్టసిద్ధ్యర్థం 
సర్వారిష్ట(ప్ర శాంత్యర్థం. దీర్భసౌమంగళ్య ప్రాప్ప్తయే చ శ్రీహరితాళికా 
ఉమామ హేశ్వరముద్దిశ్య - శ్రీహరితాళికా ఉమామేశ్వర ప్రీత్యర్థం యధాశక్ష్యుపచారైః 
ప్రతివార్షికవిహితం హరితాళికా ఉమామహేశ్వరపూజనం కరిష్యే. తదం గత్వేన 
భూ కలశ గణాధిపతి పూజనంచ కరిష్యే, 
“భూ దేవతాయై నమః సర్వోపచారార్జే అక్షతాన్‌ నమస్కారం చ సమర్పయామి 
అనుచు భూమిపై అక్షతలు వేసి - నమస్కరించి దానిపై జలపూర్ణ కలశమును 
పూజింపవలెను. 
ఆల తహపూజనము 
శ్లో కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః | 
మూలే తస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణః (శ్రితః ॥ 
కుక్షౌతు సాగరాస్సర్వే - సప్తద్వీపా వసుంధరా । 
బుగ్వేదో౭. ధ యజుర్వేదః సామవేదో హ్యధర్వణః 1 
శ్లో! అంగైశ్చ సహితా స్సర్వే - కలశాంబు సమాశ్రితాః | 
అత్ర గాయత్రీసావిత్రీ- శాంతిపుష్టికరీ తథా ॥ 
11 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


శ్లో! ఆయాంతు గౌరీపూజార్థం - దురితక్షయకారకాః । 
గంగే చ యమునే కృష్ణే - గోదావరి సరస్వతి ॥ 
నర్మదే సింధుకావేర్యౌ - జలేలి. స్మిన్‌ సన్నిధిం కురు ॥ 


కలశస్థితవరుణాయ నమః - శ్రీగంధం అక్షతాన్‌ కుంకుమంపుప్పం బిల్వం 
శర్మరాం చ సమర్పయామి. అనుచు 

కలశము చుట్టు పైనను కుంకుమతో అలంకరించి ఉదకములో శ్రీ 
గంధాదులను వేసి కలశముపై చేయిపెట్టి - 

“స్థిరోభవ! వరదోభవ! మమ అభిసన్ముఖో భవ! చేయితీసి- కలశోదకేన 
పూజాద్రవ్యాణి ఆత్మానంచ సంప్రోక్ష్య - అనుచు కలశోదకమును పుష్పముతో 
పూజాద్రవ్యములపై తన (తమ) పైనను చల్ల (చల్లుకొన) వలెను. 

శ్లో; ఆగమార్థంతు దేవానాం - గమనార్థం తు రక్షసాం । 

కురు ఘంటా రవం తత్ర - దేవతాః. 2_ హ్వానలక్షణమ్‌ ॥ 
ఘంటాయై నమః గంధాక్షతపుష్పాణి సమర్పయామి. అనుచు గంటకు 
గందాక్షత పుష్పములు సమర్పించి ('మోగించవలెను. తథైవ శంఖం సంపూజ్య 
పూరయేత్‌ - అట్లే శంఖమును పూజించి పూరించవలెను. 


(లుకు 


శ్లో॥ వక్రతుండ మహాకాయ - కోటి సూర్యసమప్రభ ! 

నిర్విఘ్నం కురుమే దేవ - సర్వకార్యేషు సర్వదా ॥ 
సుముఖాయ నమః = ధ్యాయామి. ఏకదంతాయ నమః - ఆవాహయామి 
కపిలాయ నమః ఆసనార్థే అక్షతాన్‌ సమర్పయామి. గజకర్ణకాయ నమః పాద్యం, 
లంబోదరాయ నమః ఆర్థం, వికటాయ నమః ఆచమనీయంచ సమర్పయామి. 
విష్పురాజాయనమః - పంచామృతైః ఫలోదకేన చ అభ్యషించామి. గణాధిపాయ 
నమః శుడ్గోదకాభిషేకం విభూతించ సమర్పయామి. ధూమకేతవే నమః - 
వస్రోపవస్రార్థే ప్రతిష్టాపనార్ధె యజ్ఞోపవీతార్థ ఆభరణార్థే చ అక్షతాన్‌ సమర్పయామి. 

12 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


గణాధ్యక్షాయ నమః - శ్రీగంధం, ఫాలచంద్రాయ నమః - అక్షతాన్‌, 
గజాననాయ నమః - కుంకుమం సిందూరంచ సమర్పయామి. వక్రతుండాయ 
నమః - పుష్పాణి బిల్వంచ సమర్పయామి. శూర్చకర్ణాయ నమః ధూపం దీపంచ 
సమర్పయామి. హేరంబాయ నమః శర్మరాం నివేదయామి. స్మృందపూర్వజాయ 
నమః - మహనీరాజనం సకర్పూరం ప్రదర్శయామి. 

“ఏకదంతాయ విద్మహే - వక్ర తుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్‌” 
శ్రీ మహాగణాధిపతయే నమః - మంత్రపుష్పం సమర్పయామి. 

“ఓం నమో వ్రాతపతయే - నమో గణపతయే నమః ప్రమథపతయే - ' 
నమస్తే అస్తు లంబోదరాయ - విఘృవినాశినే శివసుతాయ వరదమూర్తయే 
నమోనమః, అనుచు నమస్మరింపవలెను. 

అనయా పూజయా శ్రీ విఘ్నేశ్వరః ప్రీయతాం - అనుచు ఉదకము 
విడువవలెను. ఉత్తరే కర్మణ్యవిఘ్నమస్తు. 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


అథ గాలి (ఉమామహేశ్వర) పూజనమ్‌ 
లుకు చింత నము 
శ్లో॥ అపవిత్రః పవిత్రోవా - సర్వావస్థాం గతో పి వా। 
యః స్మరే ద్దేవ మాశానం - స బాహ్యాభ్యంతర శుచిః Il 
అనుచు ఉమామహేశ్వరులకు (మొక్కవలెను. 
ఆ పిమ్మట “ఇంద్రాయ నమః - అగ్నయే నమః - యమాయ నమః - నిబుతయే 
నమః - వరుణాయ నమః - వాయవే నమః - కుబేరాయ నమః - ఈశానాయ 
నమః అనుచు పోకలపై అష్టదిక్పాలకులను పూజింపవలెను. 
(ప్రాణప్రతిష్టాదుల నొనర్చి ధ్యానము జేయవలెను 
ప్రాణప్రతిష్టామం త్రము 

“రక్తాంభోధిస్థ పోతోల్లసదరుణ సరోజాధిరూఢధా కరాగగ్రెః ॥ పోశం కోదండ 
మాక్షూద్భృవమణిగుణ మహ్యంకుశం పంచబాణాన్‌ | బిభ్రాణా౭. స్పక్కపాలం 
(క్రిణrయనలసితా పీనవక్షోరుహాధ్యా | దేవీ బాలార్మవర్గా భవతు సుఖకరీ ప్రాణశక్తి 
పరా నః॥ 

“హాం హ్రీం క్రోం యరలవశషస హ ఓం - శ్రీహరితాళికా గౌరీ 
ప్రాణాఇహప్రాణాః - శ్రీహరితాళికా గౌరీ జీవఇహజీవః - వాబ్మనఃశ్రోత్రాది 
సర్వేంద్రియాణి ఇహాగత్య సుఖేన చిరం తిష్టంతు స్వాహా”. 

“ఓం అనునీతే పున రస్మాసు చక్షుః పునః ప్రాణ మిహ నో దేహిభోగం 
జ్యోక్‌ పశ్యేమ సూర్య ముచ్చరంతమనుమతే మృడయానః స్వస్తి - అమృతం వై 
ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాన్థాన ముపహ్వయలే” 
శ్లో॥ స్వామిన్‌ సర్వజగన్నాథ - యావత్‌ పుజాల_వసానకం । 

తావత్త్వం ప్రీతిభావేన - లింగేల_ సిన్‌ సన్నిధిం కురు || 

స్థరౌ వరదౌ భూత్వా సంప్రతిష్టితౌ భదేతామ్‌. 
(అనుచు అక్షతలు వేసి నమస్మరింప వలెను) 


14 





శ్లో 


౧m 


శ్లో 


గ 


చో 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతమా 


1.ధ్వానము 
బుతగ్‌ం సత్యం, పరం(బ్రహ్మ - పురుషం కృష్ణపింగళం, 
ఊర్థ్వరేతం విరూపాక్షం - విశ్వరూపాయ వై నమోనము, 
మందారమాలా౭_ ౬. కులితాలకా - కపాలమాలాంకితశేఖరాయ । 
దివ్యాంబరాయై చ దిగంబరాయ - నమఃశివాయైచ నమఃశివాయ ॥ 


“కీతకాశేయవసనాం - హిమకాంతిం కమలాసనాం । 
భక్తానాం వరదాం నిత్యం - పార్వతీం చింతయామ్యహమ్‌ ॥ 
శ్రీ హరితాళికా ఉమా మహేశ్వరాభ్యాం నమః ధ్యాయామి. 
2. ఆతింపానయు 
దేవదేవి మహాదేవ - ప్రార్థయే2_ హం జగన్మయౌ । 
ఇమాం పూజాం గృహీతుం వాం - ప్రార్థయే పరమేశ్వరౌ ॥ 
శ్రీహరితాళికా ఉమా మహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి. 
౩. ఆసనము 
సభవా త్వం మహాదేవీ! - సర్వసౌభాగ్యవర్ధినీ 
అనేకరత్న సంయుక్త - మాసనం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీహరితాళికా ఉమా మ హేశ్వరాభ్యాం నమః 
దివ్యసింహాసనార్ధే అక్షతాన్‌ సమర్పయామి. 
4. పాద్యము 
“ఓం ఏతానస్యమహిమా - ఆలో జ్యాయాగ్‌శ్చపూరుషః 
పాదో౭_ స్య విశ్వా భూతాని - త్రిపాదస్యామృతం దివి” 
నిర్మలం శీతలం దివ్యం - నానాగంధ సమన్వితం ॥ 
పాద్యం గృహాణ దేవేశి సోమేన సహ పార్యతి || 


శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః పాదాయోః పాద్యం సమర్పయామి 


15 | 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
5. జర్హము 
“త్రిపాదూర్ధ్వ ఉదైత్‌ పురుషః పాదో౭_ స్యేహాభవత్‌ పునః 
తతోవిష్వ్‌జ్‌ వ్యక్రామయత్‌. సాశనానశనేఅభి ॥ 
శ్లో! శ్రీపార్వతి మహాభాగే శంకర ప్రియవాదిని ! | 
అర్థ్యం గృహాణ కల్యాణి భర్రాసహ పతివ్రతే! ॥ 
శ్రీహరితాళికా ఉమామహే హెశ్వరాభ్యాం నమః హస్తయో రర్భ్యం సమర్పయామి 
6. ఆచమనణియము 
“తస్మాద్విరాడజాయత విరాజో అధి పూరుషః 
సజాతో అత్యరిచ్యత పశ్చాత్‌ భూమి మధో పురః” 
శ్లో! గంగాజలం మయా౭_ 9 నీతం - సువర్ణకలశేస్థితం । 


అనేనాచమ్యతాం దేవి - రుద్రేణసహితే£. నఘే ॥ ఇ 
శ్రీహరితాళికా ఉమామహే హెశ్వరాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి 
7.మలాపకర్షణ స్నానము 


“ఓం ఆపోహిష్టా మయోభువ - స్థానఊర్జేదధాతన 
మహేరణాయ చక్షసే యోవశ్శివతమోరసః 
తన్యభాజయతేహనః - ఉశతీరివమాతరః తస్మాతిరంగ 
మామవో యస్యక్షయాయ జిన్వధ ఆపోజనాయథాచనః 
శ్లోః గంగాసరస్వతీ రేవా - పయోష్టీనర్మదాజలైః | 
స్నాపితా౭_ సిమయాయా దేవి - హరేణ సహ స్వీకురు ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః 
మలాపకర్షణ స్నానం సమర్పయామి 
8. పంచామృతనెళ్టైనము 
శ్లో సురభిస్తన సంభూతం సర్వదేవప్రియం పయః । 
చంద్రమండల సంకాశ దగ్గి స్వాదు మనోహరమ్‌ ॥ 
16 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


“ఆజ్యం సురాణా మహార ఆజ్యం యజ్ఞే ప్రతిష్టితం । 
సర్వౌషధిసముత్సన్నం - పీయూషమధురం మధు ॥ 
ఇక్షుదండసముద్భూతం - శర్మరా మధురా విభో ॥ 
ఏభిః పంచామృతైః స్నాన మర్పయే జగదీశ్వరా ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః (పాలు పెరుగు నెయ్యి తేనె శర్మర) 
పంచామృతై రభ్యషించామి. 
భలకధకనా్మానము 

శ్లో నారికేళజలం శుద్ధం - దివ్యగంగాజలోపమం । 

యువయోః పాదయోః ప్రీత్యా - హ్యర్చయామి మహేశ్వరౌ ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః నారికేళఫలోదకేన అథవా 
ద్రాక్షా ఫలరసేన స్నపయామి. 

పంచోపచారపూజనము 

లం పృథివీతత్వాభ్యాం శివాభ్యాం నమః శ్రీగంధం అక్షతాంశ్చ సమర్పయామి 
హం ఆకాశతత్త్వాభ్యాం శివాభ్యాం నమః పుష్పాణి బిల్వదళాని సమః ॥ 
యం వాయుతత్తాభ్యాం శివాభ్యాం నమః - ధూపం ఆఘాపయామి. 
రం అగ్నితత్వాభ్యాం శివాభ్యాం నమః - దీపం ప్రదర్శయామి 
సం సర్వతత్వాభ్యాం శివాభ్యాం నమః - నైవేద్యం సమర్పయామి 
అనుచు గంధము అక్షతలు పుష్పములు మారేడు దళములు ధూపము దీపము 
శర్కరా నైవేద్యము సమర్పించి నమస్మరింపవలెను. 

'అనేన పంచోపచార పూజనేన శ్రీ ఉమామహేశ్వరౌ ప్రీయేతామ్‌” అనుచు 
- ఉద్ధరిణితో ఉదకము పళ్లెరములో విడువవలెను. 

ఉత్తరే నిర్మాల్యం విసృజ్య - ఉమామహేశ్వరులపై గల పూలుపత్రి తీసి 
కనుల కద్దుకొని - పళ్లెరములో విడిచియు మహాభిషేకమును చేయవలెను. 


వేగ 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


9. మహాభిషేకము 

వైదికులు - దేవీసూక్తపురుషసూక్త నమకచమకములతో - ఇదిరానివారు 
శివమహిమ్నః స్తోత్రముతో - వటవేళ్లు శ్రీగంధము కస్తూరి జవ్వాజి మొదలగు 
పరిమళవస్తువులు కలిసినట్టి శుద్దోకముతో ఉమామహేశ్వరు (పసుపు గౌరమ్మ, 
ఇసుకలింగము)ల నభిషేకించవలెను. 

దేజ్‌ సూక్తము 

“ఓం సహ నా వవతు - సహ నౌ భునక్తు - సహ వీర్యం కరవావహై - 

తేజస్వినా వధీత మస్తు - మా విద్విషాహవై - ఓం శాంతిః శాంతిః శాంతిః 


ఓం సర్వేవై దేవా - దేవీ ముపతస్థుః - కాలి. సీతి త్వం మషదేవీతి సాల. 
బ్రవీత్‌ - అహం బ్రహ్మస్వరూపిణీ మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్‌. శూన్యం 
చాశూన్యంచ. అహమానందానందౌ అహంవిజ్ఞనావిజ్ఞానే. అహం బ్రహ్మాబహ్మణీ 
వేదితవ్యే అహం పంచభూతానపంచ భూతాని. ఆహమఖలం జగత్‌. వేదోల_ 
వాం - విద్యాల హ మవిద్యాల. హం - ఆజా హమనజాల హం - 
అధశ్చోర్ధ్యంచ తిర్యక్సాహం. అహంరుద్రేభి ద్వసుభిశ్చరామి. అహ మాదిత్రైరుత 
విశ్వదేవైః అహం మిత్రావరుణావుభౌ బిభర్మి అహమింద్రాగ్నీ-అహమశ్వినౌ భా. 
అహం త్వష్టారం పూషణం భగం దధామి. అహం విష్ణు మురుక్రమం బ్రహ్మాణముత 
- ప్రజావతిం దధామి. అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే 
యజమానాయ సున్వతే. అహం రాష్టీ సంగమనీ వసూనాంచికితుషీ ప్రథమా 
యజ్ఞియానాం. అహం సువే పితరమస్య మూర్ధన్మమయోని రప్పుంతః సముద్రే. 
య ఏవం వేద స దైవీం సంపదమాప్నోతి తే దేవా అబ్రువన్‌ - నమో దేవ్యై 
మహాదేవ్యై - శివాయై సతతం నమః - నమః ప్రకృత్యై భద్రాయై నియతాః 
ప్రణతాః స్మ తామ్‌ తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం 
దుర్గాం దేవీం శరణమహం ప్రపదామహే£_ సురాన్‌ నాశయిత్యై తే నమః. 
దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాం పశవో వదంతి - సానో మందైష 


18 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


మూర్ధం దుహానా - ధేను ర్వాగస్మానుపసుష్టుతైతు - కాళరాత్రీం బ్రహ్మస్తుతాం 
- వైష్ణవీం స్మందమాతరం - సరస్వతీమదితిం - దక్షదుహితరం - నమామః 
పావనాం శివామ్‌ - మహాలక్ష్మైచ విద్మహే - సర్వశక్షైచ ధీమహి. తన్నోదేవీ 
ప్రచోదయాత్‌. అదితిర్వజినిష్ట దక్షయా దుహితా తవ తాం దేవా అన్వజాయంత 
భద్రా అమృత బంధవః - కామో యోనిః కమలా వ(జ్రపాణిః గుహా హ సా 
మాత రిశ్వా౭_(భ్రమింద్రః పునర్దుహా సకలా మాయయా చ పురూర్వైషా 
విశ్వమాతాల._ ౬. దివిద్యోమ్‌. ఏషా౭_౬_ తృశక్తిః ఏషా విశ్వమోహినీ పాశాంకుశ 
ధనుర్భాణధరా - ఏషాశ్రీ మహావిద్యా య ఏవం వేద స శోకం తదతి॥ నమస్తే 
అస్తు భగవతి మాత రస్మాన్‌ పాహి సర్వతః సైషా౭_ష్టాౌ వసవః సైపైకాదశ 
రుద్రాః సైషా ద్వాదశాదిత్యాః సైషా విశ్వేదేవాః సోమపా అసోమపాశ్చ - సైషా 
యాతుధానా అసురా రక్షాంసి పిశాచా యక్షాః సిద్ధాః సైషా సత్త్వరజస్తమాంసి 
సైషా బ్రహ్మవిష్ణుఃరుద్రరూపిణీ. సైషా ప్రజాపతీంద్రమనవః సైషా గ్రహనక్ష్మత్ర 
జ్యోతీంషి కళాకాష్టాది కాలరూపిణీ తామహం ప్రణౌమి నిత్యమ్‌. 

పాపపహారిణీందేవీం భుక్తిముక్తి ప్రదాయినీం | అనంతాం విజయాం 
శుద్ధాం - శరణ్యాం శివదాం శివామ్‌ ॥ వియదీకారసంయుక్తం వీతిహోత్ర 
సమన్వితం । అర్థేందులసితం దేవ్యా బీజం సర్వార్థసాధకమ్‌ ॥ ఏవ మేకాక్షరం 
బ్రహ్మ - యతయః శుద్ధచేతసః ధ్యాయంతి పరమానందమయా జ్ఞానాంబురాశయః 
॥ వాజ్మాయా (బ్రహ్మసూస్తస్మాత్‌ - షష్టం వక్రసమన్వితం సూర్యో౭_ వామశ్రోత్ర 
బిందుసంయుక్త ష్టాతృతీయకం - నారాయణేన సమ్మిశో వాయుశ్చాధరయుక్‌ 
తతః విచ్చే నవార్డకో౭_ ర్లస్స్యాత్‌ - మహదానంద దాయకః - హృత్‌పుండరీక 
మధ్యస్థాం - ప్రాతస్ఫూర్యసమటప్రభాం - పాశాంకుశ ధరాం సౌమ్యాం - 
వరదాభయహస్తకాం - త్రిణేత్రాం రక్తవసనాం భక్తకామదుఫాం భజే ॥ నమామి 
త్వాం మహాదేవీం మహాభయ వినాశినీం మహాదుర్ద ప్ర శమనీం కా 
మహాకారుణ్యభూషిణీమ్‌ ॥ 


19 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


యస్యాస్స్వరూపం బ్రహ్మాదయోనజానంతి తస్మాదుచ్యతే అజ్జేయా - యస్యా 
అంతో న లభ్యతే. తస్మాదుచ్యతే అనంతా యస్యా లక్ష్యం నోపలభ్యతే. తస్మాదుచ్యతే 
అలక్ష్యా - యస్యా జననం నోపలభ్యతే - తస్మా దుచ్యతే అజా ఏకైవ సర్వత్ర 
వర్తతే తస్మాదుచ్యతే ఏకా - పవ విశ్వరూపిణీ - తస్మాదుచ్యతే నైకా - అతఏవోచ్యతే 
అజ్ఞేయా, అనంతా, అలక్ష్యా, అజా, ఏకా, నైకేతి, మంత్రాణాం మాతృకాదేవీ 
శబ్దానాం జ్ఞానరూపిణీ - జ్ఞానానాం చిన్మయాతీతా - శూన్యానాం శూన్యరూపిణీ 
- యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా । తాం దుర్గాం దుర్గమాం దేవీం 
దురాచారవిఘాతినీం । నమామి భవఖీతో£. హం సంసారార్దవ తారిణీమ్‌ ॥ 

ఖల(ర్రుతి 

ఇద మధర్వశీర్షం యో౭_ ధీతే - స పంచాధర్వశీర్న జపఫల్నమవాప్పోతి 
ఇదమధర్వశీర్న మజ్ఞాత్వా యో౭_ర్ఫాం స్థాపయతి, శతలక్షం జప్పా2_పి సోలి. 
ర్చాసిద్ధిం నవిందతి - శత మష్టోత్తరం చాస్య పురశ్చర్యావిధిః స్మృతః - దశవారం 
పఠేద్యస్తు సద్యః పాపైః ప్రముచ్యతే మహాదుర్గాణి తరతి - మహాదేవ్యాః ప్రసాదతః 
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి. ప్రాత రధీయానో రాత్రికృతం 
పాపంనాశయతి. సాయం ప్రాతః ప్రయుంజానో అపాపో భవతి. నిశీధే తురీయ 
సంధ్యాయాం జప్యా వాక్‌సిద్ధిర్భవతి. నూతనాయాం (ప్రతిమాయాం జప్త్వా 
దేవతాసాన్నిధ్యం భవతి. ప్రాణప్రతిష్టాయాం జప్త్వా (ప్రాణానాంప్రతిష్టా భవతి. 


భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్లా - మహామృత్యుం తరతి - స మహామృత్యుం 
తరతి య ఏవం వేద - ఇత్యుపనిషత్‌. 


“ఓం సహనావవతు = మావిద్వ్యిషావహై” ఓం శాంతిః శాంతిః శాంతిః 


నమస్తే అస్తు భగవన్‌ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ 
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ 


సదాశివాయ శ్రీ మహాదేవాయ నమః” అనుమంత్రముతో నభిషేకింపవలెను. 


20 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
అమృతాభిషేకో౭_ స్తు - సువర్ణాభిషేకోస్తు - రత్నాథిషేకోల._ స్తు 
సర్వారిష్టశాంతిరస్తు - సర్వాభీష్టసిద్ధిరస్తు హరహర మహాదేవ ! 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః మహాభిషేకం సమర్పయామి 
మవాభిషేకస్నానాంతరం వస్రోపవస్రార్థే అక్షతాన్‌ అథవా ప్రత్యక్ష వస్రోపవగస్రే 
సమర్పయామి. 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః 
యజ్ఞోపవీతార్ధే చ అక్షతా౯ సమర్పయామి. 
10. భస్త్పృథభారణము 
“అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ - స్థలమితి భస్మ, వ్యోమేతి 
భస్మ - సర్వగ్‌ం హవా ఇదగ్‌ం భస్మ” 
శ్లో॥ విభూతిం భూతిదాం దేవి - శంభో భక్తా సమర్పయే । 
లలాటే యువయో ర్థార్యాం - భుక్తిముక్తి ప్రదాయినీమ్‌ ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః భస్మ సంధారయామి 
11. శ్రీగంధము 


“గంధద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీం 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం - తా మిహోపహ్వయే (శ్రియమ్‌ ॥ 


శ్లో శ్రీఖండం చందనోన్మిశం గంధాధ్యం సుమనోహరం । 
విలేపనం సురశ్రేక్షా - ప్రీత్యర్థం ప్రతి గృహ్యతామ్‌ || “| 


శ్రీహరితాళికా ఉమా మహేశ్వరాభ్యాం నమః శ్రీ గంధం సమర్పయామి. 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
12. అక్షతలు 

“ఆయనే తే పరాయణే - దూర్వా రోహంతు పుప్పిణీః - 

హ్రదాశ్చ పుండరీకాని - సముద్రస్య గృహా ఇమే” 
శ్లో! అక్షతాంశ్చ సుర్రేష్టా కుంకుమాక్తాన్‌ సుశోభితాన్‌ । 

గృహ్హీతాం దేవదేవేశౌ మయా దత్తాన్‌ హి భక్తితః ॥ 

శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః అక్షతాన్‌ సమర్పయామి 
13. భాన్యణమర్మణయము 

శ్లో॥ పితామహసముద్భూతం సర్వజీవవివర్దనం । 

ధాన్య గృహాణ భగవన్‌ - యధథోక్తఫలదోభవ I ల 

శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః సప్తధాన్యాని సమర్పయామి 
14. ఇనుము కుంకుమలు 

“కం అహిరివ భోగైః పర్యేతి బాహుం - జ్యాయా హేతిం పరిబాధమానః 
హస్తఘ్నో విశ్వా వయు నాని విద్వాన్‌ పుమాన్‌ పుమాగ్‌ంసం పరిపాతు 
విశ్వతః” 
శ్లో; హరిద్రా పీతవర్జాచ - సర్వసౌభాగ్యదాయినీ । 

హరిద్రయా౭.ర్చితే దేవీ - సంతుష్టా మే£. స్తు సర్వదా ॥ 

శ్రీ హరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః హరిద్రాం (పసుపు) సమర్పయామి 

శ్లో॥ కుంకుమం కామికం శుభ్రం కామినాం కామసంభవం । 

కుంకుమేనార్చితే దేవి వరదా భవ సర్వదా ॥ 

శ్రీ హరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః కుంకుమం సమర్పయామి 


22 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
15. తాడము(త (కమ్మలు) సమర్పణము 


శ్లో॥ తాడపత్రద్వయం దేవి కంఠాభరణసంయతం । 
స్వర్ణరత్నమయం శుభ్రం - పార్వతి ప్రతి గృహ్యతామ్‌ ॥ 


శ్రీ హరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః 
తాడపత్ర (తాటంక) యుగళం కంఠాభరణం చ సమర్పయామి. 


కమ్మలు, కంఠాభరణము ప్రత్యక్షముగా సమర్పించు శక్తి లేనిచో “తాటంక 
కంఠాభరణార్డే అక్షతాన్‌ సమర్పయామి” అనుచు అక్షతలు అమ్మవారిపై వేయవతెను. ' 

“కంకణ సిందూరాది సౌభాగ్యసుగంధి [ద్రవ్యాణి సమర్పయామి” అనుచు 
గాజులు, సిందూరము అత్తరు పన్నీరు మొదలగు సుగంధ (ద్రవ్యములను అమ్మ 
వారికి సమర్పించవలెను. 


16. పుష్పసమర్పణము 


“తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌ 
“కాత్యాయనాయ విద్మహే - కన్యకుమారి ధీమహి - 
తన్నో దుర్గి ప్రచోదయాత్‌” 


శ్లో మాల్యాదీని సుగంధీని - మాలత్యాదీని చ (ప్రభో | 
మయా౭_ ౭ హృతాని పూజార్ధం పుష్పాణి (ప్రతిగృహ్యతామ్‌ ॥ 
సేవంతికావకుళచంపకపాటలాబ్దైః పున్నాగ జాతి 
కరవీర రసాల పుప్పైః బిల్వప్రవాళ తులసీదళమాలతీభి - 
స్వాం పూజయామి జగదీశ్వరి మే ప్రసీద - 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః నానావిధపుష్పాణి సమర్పయామి 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


అంగము 
త్యంబకాయ నమః ఉమాయై నమః - పాదౌ పూజయామి 
భైరవాయ నమః గౌర్యైనమః - గుల్ఫొ (మడిమలు) పూజయామి 


కామారయే నమః కాళికాయె నమః - జంఘే (మోకాళ్లు) పూజయామి 
నాగయజ్ఞోపవీతినే నమః భద్రకాళ్రై నమః - ఊరూ (తొడలు) పూజయామి 


దేవదేవాయ నమః విశ్వరూపితై నమః - హృదయం పూజయామి 
ఈశ్వరాయ నమః కౌమార్యై నమః - బాహు పూజయామి 
శర్వాయ నమః చండికాయై నమః - హస్తా పూజయామి 
మహేశ్వరాయ నమః చాముండాయై నమః - కంఠం ఫ్రూజయామి 
వ్యోమకేశాయ నమః మహాలక్ష్మ్యై నమః - ముఖం పూజయామి 
రుద్రాయ నమః మహాసరస్వక్యై నమః - నాసికాం పూజయామి 
ఉమాపతయే నమః కమలాయై నమః - నేత్రే పూజయామి 
పినాకినే నమః లోకమాత్రే నమః - లలాటం పూజయామి 
కపాలభృతే నమః కైలాసశిఖరవాసిన్యై నమః- శిరః పూజయామి 


సర్వవ్వ్యాపకాయ నమః సర్వవ్యాపిన్యై నమః - సర్వాంగం పూజయామి 
అనుచు ఆ యా అవయవములపై పుష్పములు లేక అక్షతలు, ఇసుక 
లింగమునకు పసుపు గౌరమ్మకు సమర్పించవలెను. 


గౌరీ అష్టోత్తర శతనామములను శివ అష్టోత్తర శతనామములను చదువుచు 
పుష్పాలు లేక కుంకుమ సమర్పించవలెను. శివునకు బిల్వదళాలు లేక పొడిభస్మంతో 
కూడిన అక్షతలు. 


24 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
శ్రీహరితాళికాగౌరీ అష్టోత్తరశత (108) నామావళి) 
అంగపూజ తరువాత ఈ నామములను పఠించుచు పుష్పాలు లేక 
కుంకుమను సమర్పించవలెను. 

ఓం అస్య శ్రీ గౌరీ అష్టోత్తరశతనామస్తోత్రమంత్రస్య బ్రహ్మాబుషిః పంక్తి 
శృందః - గౌరీ దేవతా - శివాయై నమః ఇతి కీలకం జగన్మాత్రే నమ ఇతి బీజం 
-మమ దీర్గసౌమంగళ్య ప్రాప్యర్ధే అర్చనే వినియోగః 

ప్రీ మితి కరాంగన్యాసం విధాయ - భూర్భువస్సువ రోమితిదిగ్భంధః 
ఇతి దిగ్భంధం కృత్వా ధ్యాయేత్‌. 

“హీం అనుదానితో కరాంగన్యాసమునొనర్చి - ఎడమచేతిచూపుడు ట్రేలుపై 
కుడిచేతి చూపుడు ట్రేలు పెట్టి దిగ్భందముచేసి దిగువ మంత్రముతో ధ్యానము 
గావింపవలెను. 

“సర్వమంగళమాంగళ్యే - శివే సర్వార్థసాధికే ! 
శరణ్యే త్ర్యంబకే గౌరి - నారాయణి నమోస్తు తే” 


(ప్రతి నామము మొదట “ఓం” అనియు; చివర “నమః” అని పలుకవలెను) 


ఓం గౌర్యై నమః ఓం విశ్వరూపిణ్య నమః 
గణేశజనన్యై అష్టమూర్యాత్మికాయై (10) 
గిరిరాజతనూభవాయై కష్టదారి ద్యతమన్యై 
గుహాంబికాయె శివాయ 
జగన్నాత్రే శాంభవ్యై 
గంగాధరకుటుంబిన్యై శంకరానందదాయినై్యై 
వీరభద్రప్రసువే షు 

ఫై యౌ 

విశ్వవ్యాపిన్వ్యై drat 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


ఓం మాంగళ్యదాయిన్యై నమః ఓం కల్యాణ్య నమః ఓం _ కాంక్షిత్రార్ధదాయిన్యై నమః ఓం విరజాయై నమః 

సర్వమంగళాయై కమలార్చితాయై చంద్రార్మాయితతాటంకాయై స్వాహాయై (90) 

మంజుభాషిభ్రె (20) సత్రై చిదంబర శరీరిణ్యా (70) స్వధాయై 

మహేశ్వర్యై సర్వమయ్య శ్రీచక్రవాసిన్యై ప్రత్యంగిరాంబికాయై 

మహామాయామై సౌభాగ్యదాయై దేవ్యై ఆర్యాయై 

మంత్రారాధ్యాయె సరస్వత్యై కామేశ్వర్యై దాక్న్షాయత్రె 

మహాబలాయ కమలాయె కళ్ళా దీక్షాయె 

హేమాద్రిజాయై అమరసంసేవ్యాయె (50) FPG సర్వవస్తూత్తమోత్తమాయె 

హైమవత్తై అన్నపూర్ణాయె మార్మందేయవరప్రదాయై శివదూత్రై 

పార్వత్షై అమృతేశ్వర్యై సృత్రఫాత్లానివర్ధన్యె శ్రీవిద్యాయె 

నారాయణ అఖిలాగమసంస్తుతాయె పుణ్యాయ ప్రణవార్ధస్వరూపిణ్యి 
పురుషారఫలదాయె థి 

నిత్యాయై (30) సుఖసచ్చిత్సుధారసాయి సత్యధ ర్మరతా ల (80) హ్రీంకార్యై (100) 

నిరీశాయె బాల్యారాధిత భూతిదాయై సర్వసాక్షిణ్యె 5 నాదరూపాయై 

నిర్మలాయె భానుకోటిసముద్యుతయే శతశశాంకరూపిణ్రై త్రిపురాయై 

అంబికాయై హిరణ్యయ్యె శ్యామలాయై త్రిగుణాత్మికాయె 

మృడాన్ర్యై పరాయె బగళాయై సుందరే 

మునిసంసేవ్యాయె సూక్ష్మాయె చండ్రె షోడశాక్షర మహామంత్రాయె 

మానిన్యై శీతాంశుకృతశేఖరాయె (60) మాతృకాయై స్వర్ణగౌర్యై 

మేనకాత్మజాయై హరిద్రాకుంకుమారాధ్యాయై భగమాలిన్యై హరితాళికాయె 

కుమార్యె సర్వకాలసుమంగశ్రా శూలినై ఇచ్చా జ్ఞానక్రియా శక్ర నమః (108) 

నో గ“ గఫ్రదార్లు శ్రీ హరితాళికా గౌర్యై నమః - పుష్పైః రథవా కుంకుమేన సంపూజయామి 

దుర్గాయై (40) సామగానప్రియాయై స 

కలిదో షనిఘాదిన్యై వేదాంతలక్షితాయై 

కాత్యాయన్వై కర్మబ్రహ్మమయ్యె 

కృషపాపూర్ణాయై కామేశ్వరకళాయై 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


శ్రీ శివ అష్టోత్తర శత (108) నామావళి 


ఓం అస్యశ్రీ శివాష్ణోత్తరశతనామస్తోత్ర మంత్రస్య తండి బుషి, అనుష్టుప్‌, 
ఛందః - సదాశివో దేవతా - శివాయ నమ ఇతి కీలకం - పరమాత్మనే నమ 
ఇతి బీజం - మమ దీర్షాయురారోగ్యభాగ్యప్రాష్యర్థే - అర్చనే వినియోగః 


“ఓం” అనుదానితో కరాంగన్యాసమును ఎడమచూపుడు వైేలుపై 


కుడిచూపుడు వేలుపెట్టి దిగ్భంధము నొనర్చి - దిగువ ధ్యానశ్లోకమును 
చదువవలెను. 


ధవళ వపుష మిందోర్మండలే సన్నివిష్టం 
భుజగ వలయహారం భస్మదిగ్భాంగ విమోమ్‌ | 
హరిణ పరశు పాణిం చారుచంద్రార్ధమౌళిం 
హృదయకమలమరధ్యే సంతతం చింతయామి ॥ 


ప్రతి నామమునకు “ఓం” మొదట, “నమః” చివర చదువవలెను. 


ఓం శివాయ నమః 


మహేశ్వరాయ 
శంభవే 

పినాకినే 
శశిశేఖరాయ 
వామదేవాయ 
విరూపాక్షాయ 
కపర్దినే 
నీలలోహితాయ 
శంకరాయ (10) 
శూలపాణయే 
ఖట్వాంగినే 
విష్ణువల్లభాయ 
శిపివిష్టాయ 


ఓం అంబికానాథాయ నమః 


శ్రీకంఠాయ 
భక్తవత్సలాయ 

భవాయ 

శర్వాయ 

త్రిలోకేశాయ (20) 
శితికంఠాయ 
శివాప్రియాయ 
ఉగ్రాయ 

కపాలినే 

కామారయే 
అంధకాసురసూదనాయ 
గంగాధరాయ 
లలాటాక్షాయ 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


కాలకాలాయ నమః 
కృపానిధయే (30) 
భీమాయ 

పరశుహస్తాయ 
మృగపాణయే 

జటాధరాయ 

కైలాసవాసినే 

కవచినే 

కరోరాయ 

(త్రిపురాంతకాయ 
వృషాంకాయ 
వృషభారూఢాయ (40) 
భస్మోద్దూళితవిగ్రహాయ 
సామప్రియాయ 
స్వరమయాయ 
(త్రయీమూర్తయే 
అనీశ్వరాయ 

సర్వజ్ఞాయ 

పరమాత్మనే 
సోమసూర్యాగ్నిలోచనాయ 
హవిషే 

యజ్ఞమయాయ (50) 
సోమాయ 5 
పంచవక్రాయ 

సదాశివాయ 


విశ్వేశ్వరాయ 
వీరభద్రాయ 


ఓం గణనాథాయ నమః 


ప్రజాపతయే 

హిరణ్యరేతసే 

దుర్ధర్నాయ 

గిరీశాయ (60) 
గిరిశాయ 

అనఘాయ 
భుజంగభూషణాయ 
భర్షాయ 

గిరిధన్వసే 

గిరిప్రియాయ 

కృత్తివాసనే 

పురారాతయే 

భగవతే 

ప్రమధాధిపాయ (70) 
మృత్యుంజయాయ 
సూక్ష్మతనవే 

జగద్వ్యాపినే 

జగద్దురవే 

వ్యోమకేశాయ 
మహాసేనజనకాయ 
చారువిక్రమాయ 

రుద్రాయ 

భూతపతయే 

స్థాణవే (80) 


అహిర్చుధ్న్యాయ 
దిగంబరాయ 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


ఓం అష్టమూర్తయే నమః ఓం హరయే నమః 
అనేకాత్మనే పూషదంతభిదే 
సాత్తికాయ అవ్యగ్రాయ 
శుద్ధవిగ్రహాయ దక్షాధ్వరహరాయ 
శాశ్వతాయ హరాయ (100) 
ఖండపరశవే భగనేత్రభిదే 
అజాయ (90) అవ్యక్తాయ 
పాశవిమోచకాయ సహస్రాక్షాయ 
మృడాయ సహస్రపాదే 
పశుపతయే అపవర్గప్రదాయ 
దేవాయ అనంతాయ  * 
మహాదేవాయ తారకాయ 
అవ్యయాయ శ్రీ పరమేశ్వరాయ నమః (108) 


శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః - అష్టోత్తరశత నామభిః 
(పృథక్‌ - పృథక్‌) పుష్పాణి - కుంకుమంచ సమర్పయామి 
15. నతప్తుాజనుమయు! 


ఉమాయె నమః బిల్వపత్రం సమర్పయామి. గౌర్యై నమః. దూర్వాపత్రం 
(ప్రతిదానికి సమర్పయామి అనవలెను.) కాళికాయై నమః. తులసీ పత్రం 
భద్రకాళ్యై నమః జాతీ (జాజిమల్లె) పత్రం; విశ్వరూపిణ్ర్యై నమః సేవంతికా 
(చామంతి) పత్రం; కౌమార్యై నమః వేణు (వెదురు) పత్రం; చండికాయై నమః. 


మరువక పత్రం; చాముండాయై నమః. దాడిమో (దానిమ్మ) పత్రం; 


మహాలక్ష్యైనమః - నింబ (నిమ్మ) పత్రం; మహాసరస్వత్యై నమః. వకుళ పత్రం 
మహాకాళ్యై నమః. దేవదారు పత్రం; కమలాయై నమః. చంపక (చంపక) 
పత్రం; దైత్యవిధ్యంసిన్వై నమః. కరవీర (గన్నేరు) పత్రం; లోకమాత్రే నమః. 


30 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
ముని పత్రం; కైలాసవాసిన్యై నమః భృంగరాజ (గుంటగరిజే) పత్రం; సర్వవ్యాపినై 
నమః. మాతులుంగ (మాదీఫలంచెట్టు) పత్రం సమర్పయామి. 
18. ధుంపము 
“యో వై రుద్ర స్స భగవాన్‌ యశ్చవాయుః భూర్భవస్సువ స్తస్మై రుద్రాయ 
నమో అస్తు 
శ్లో దేవద్రుమ రసోద్భూతః - కృష్ణాగురుసమన్వితః । 
ఆ(ఘేయః సర్వదేవానాం - ధూపో౭ యం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః దూపమాఘ్రాపయామి 
19. దీవము 
“న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతోభాంతి 


కుతోల_ యమగ్నిః - తమేవభాంత మనుభాతి సర్వం 

తస్య భాసా సర్వమిదం విభాతి” 

శ్లో॥ త్వం జ్యోతి స్సర్వ దేవానాం తేజసాం తేజ ఉత్తమం । 
ఆత్మజ్యోతిః పరంధామ దీపోల_ యం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః దీపం ప్రదర్శయామి 

ధూపదీపానంతరం శుద్ధం ఆచమనీయం సమర్పయామి 
20. నైవేద్యము 

“ఓం భూర్చువ స్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి 
ధియో యో నః ప్రచోదయాత్‌” సత్యం త్వర్తేన (ప్రాతః) బుతం త్వా 
సత్యేన (సాయం) పరిషించామి” అనుచు నైవేద్యముపై ఉదకముచల్లి 
చుట్టు త్రిప్పవలెను” 


31 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
శ్లో॥ అన్నం చతుర్విధం స్వాదు - రసైః షద్భి స్స్పమన్వితం । 
భక్ష్య భోజ్యాది సంపన్నం - నైవేద్యం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః మహానైవేద్యం సమర్పయామి 
అథవా తత్మాలే నారికేళశ్శరరాదికం సమర్పయామి. 
(మహానైవేద్యం సిద్ధముగా లేనిచో కొబ్బరి 
శర్మర మున్నగువానిని నివేదింపవలెను) 
నైవేద్య మధ్యే పానీయం, ఉత్తరాపోశనం. హస్తప్రక్షాళనం ముఖప్రక్షాళనం 
కర్వోద్వర్తనార్ధే చందనం చ సమర్పయామి. 


అనుచు నాలుగు పర్యాయములు ఉద్ధరిణితో ఉదకము చూపి విడిచి 
శ్రీగంధం చిలుకరింపవలెను. | 


21. ఫలసమర్పణము 
శ్లో ఇదం ఫలం మయా దేవా - స్థాపితం పురతస్తవ । 
తేన మే సుఫలావాప్తి ర్భవేదిహ పరత్ర చ ॥ 
శ్రీ హరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః నారికేళద్రాక్షాదిఫలం సమర్పయామి 
శ్లో; పూగీఫలసమాయుక్తం నాగవల్లిదకైర్యుతం । 
కర్పూరైలా లవంగైశ్చ తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః తాంబూలం సమర్పయామి 


22. దకైణ 


శ్లో; హిరణ్యగర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః | 
అనంతపుణ్యఫలద మతః శాంతిం ప్రయచ్చ మే॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః స్వర్ణపుష్పదక్షిణాం సమర్పయామి 


32 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


23. భూమ్మణములు 

శ్లో వ(జ్రమాణిక్య వైడూర్య - ముక్తా విద్రుదు మండితం । 

పుష్పరాగసమాయుక్తం - భూషణం ప్రతిగృహ్యతామ్‌ ॥ 

శ్రీహరితాళికా గౌర్యె నమః - కంఠహార కంకణ కాంచీ నూపురాది భూషణాని 
సమర్పయామి. 

అనుచు బింగారుసొమ్ములను సమర్పించి పూజాంతమున తీసికొన వచ్చును. 

బంగారుసొమ్ములు లేనిచో - పరిశుభ్రమైన దూదితో సొమ్ములు చేసి 
సమర్ప్చించవచ్చును. 


24. మక నీరాజనము 


ఓం (శ్రియే జాతః శ్రీ ఆనినాయ శియం వయో జనితృభ్యో 

దదాతి (శియం వసానా అమృతత్వ మాయన్‌ - భవంతి సత్యా 

సమిదా మితద్రౌ - శ్రియ ఏవైనం తచ్చియా మాదధాతి - సంతతమృచా 

వషట్‌కృత్యం సంతత్యై సంధీయతే ప్రజయా పశుభి ర్య ఏవం వేద” 
శ్లో! చంద్రాదిత్యౌచ ధరణీ - విద్యుదగ్ని స్తథైవ చ । 

త్వమేవ సర్వజ్యోతీంషి - హ్యార్తిక్యం ప్రతిగృహ్యతామ్‌ || 

మంగళహారతి (స్వఐిరచితము) 
మంగళ మిహతే క్రీ - మహాదేవి హరితాళికే || 
మంగళ మిహతే I ధృవకము i 

దక్షాధ్వరగత దివిషత్‌ - పక్షగర్వపరి హారిణి । 

మోక్షమార్గసంధాయిని - హ్యక్షయసహచారిణి శ్రీ॥ ॥ మం॥ 1 

చంద్రబింబ సమవదనే - మందస్మిత సంభాషిణి | 

చంద్రమౌళికృతనటనా - నందభరిత హృదయే సతి॥॥ మం ॥ 2 


33 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


వీరభద్రకార్తికేయ విఘ్నేశ్వర మాతృరూపే | 


పర్వతాధిరాజ తనయే పార్వతి మాం పరిపాలయ।। . మం 3 

సోమశేఖర సహపూజితే - కామజీవన సంధాయిని । 

రామనాథసుత మధ్యమ - (ప్రేమారాధితపదకమలే I ॥1మం॥ 4 

ప్రతివత్సర భాద్రశుక్ష - తృతీయాయాం విధానతః । 

ప్రీతిపూజన కర్తూణాం - సుతధనసౌభాగ్యదాయిని ॥ _. ॥మం॥క5 
క5రున్చార గుం జునము 


శ్లో కర్పూరగౌరం కరుణావతారం 
సంసారసారం భుజగేంద్ర హారమ్‌ । 
సదా వసంతం హృదయారవిందే 
భవం భవానీసహితం నమామి ॥ 


శ్లో! మందార మాలాం£_ కిత మస్తకాయై -కపాలమాలం. కిత కంధరాయ । 
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమణశ్శివాయై చ నమశ్శివాయ ॥ 

శ్రీ హరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః. మహానీరాజనం కర్పూర నీరాజనం 

చ సమర్పయామి. 


అనుచు మంగళహారతిని ప్రదర్శించి - కర్పూరము వెలిగించి చూపియు 
జా ఉద్ధరిణితో ఉదకమును నీరాజనంచుట్టు (త్రిప్పి విడువవలెను. గంట 
(యోగించవలెను. 


25. మంత్రపుష్పము 


శకం తత్పురుషాయ విద్మహే - మహాదేవాయ ధీమహి - త న్నో ఠం(దః 
ప్రచోదయాత్‌” 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


We కాత్యాయనాయ విద్మహే - కన్యకుమారి ధీమహి - తన్నో దుర్గి ప్రచోదయాత్‌” 
శొ॥ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః । 
నమో దేవాయ మహతే మంత్రపుష్పం సమర్పయే I 


(సద్యోజాతం = సదాశివోమ్‌, అను పంచ(బ్రహ్మమంత్రములను 
“సహ స్రశీర్షం” “తామగ్నివర్ణాం” ఇత్యాదులను చదువవచ్చును). 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః - మంత్రపుష్పం (అంజలినా 
దోసిలితో) సమర్పయామి. 
26. నమన్మారము 


“ఓం నమో హిరణ్యబాహవే - హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ 
హిరణ్యపతయే£_౦బికాయపతయ ఉమాపతయే నమోనమః” 


శ్లో; నమో దేవ్యై మహాదేవ్యై - శివాయై సతతం నమః । 
నమో భర్షాయ శర్వాయ ప్రాణినాం పతయే నమః ॥ 


శ్రీ హరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః నమస్కారాన్‌ సమర్పయామి 
27. (ప్రదక్షైణయు 
శ్లో! యాని కానిచ పాపాని - జన్మాంతరకృతానిచ । 
తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదేపదే ॥ 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః ప్రదక్షిణాన్యనుతిష్టామి 
అనుచు ముమ్మారు ప్రదక్షిణముం జేయవలెను. 
28. క్షమాపణము 


శ్లో! ఆవాహనం న జానామి న జానామి విసర్జనం | 
పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరౌ ॥ 


35 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
శ్లో “భక్యాకృతం తు యద్దేవి పూజనం తవ సువ్రతం । 
కృపయా తే౭_ద్య తత్సర్వం పరిపూర్ణం స్యాత్సురేశ్వరి i 
శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః - క్షమాపయామి 
27. యూచ్మా (యాచించుట) 


శ్లో! రూపం దేహి జయం దేహి దేహి పుత్రాన్‌ ధనం చ మే । 
సౌభాగ్యం దీర్గమాయుశ్య్చ సౌమంగళ్యం (ప్రదేహి చ। 
అన్యాన్‌ సర్వకామాంశ్చ దేహి దేవి నమో౭_స్తు తే । 


శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః యాచయామి 
ఇసర్రనము 

అనేన ప్రతివార్షిక విహితేన - యథాశక్తి కృతేన సప్తవింశత్యుపచార 
పూజనేన - శ్రీసభీ సహిత ఉమామహేశ్వర దేవతా ప్రీయతాం ప్రీతా సుప్రసన్నా 
వరదా భవతు. 

ఆర్హతయదణదానము 

శ్లో గంధాక్షతసమాయుక్తం - ఫలపుష్పసమన్వితం । 

హిరణ్యసహితం దేవి ఆర్ధ్యం మే ప్రతిగృహ్యతామ్‌ ॥ 


శ్రీహరితాళికా ఉమామహేశ్వరాభ్యాం నమః ప్రథమార్థ్యం సమర్పయామిః 
శ్లో హిమాలయసుతే దేవి - సర్వసౌభాగ్యదాయిని । 
మయా సమర్పితం తుభ్య మర్ధ్యం సంప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీహరితాళికా ఉమామ హేశ్వరాభ్యాం నమః ద్వితీయార్ధ్యం సమర్పయామిః 
శ్లో॥ సర్వదేవస్తుతే దేవి దుర్గే దైత్యవినాశిని । 
భక్త్యా దత్తం మయా తుభ్య మర్ధ్యం స్వీకురు సత్తమే ॥ 
శ్రీహరితాళికా - ఉమామహేశ్వరాభ్యాం నమః తృతీయార్ధ్యం సమర్పయామి 
36 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 
లంయిను అదానము 


“పూర్వోక్త ఏవంగుణ విశిషే అభ్యుదయముహూర్తే మమ యథోక్త 
ఫలప్రాప్య్యర్థం శ్రీసఖీ సహిత ఉమామహేశ్వరదేవతా ప్రీత్యర్థం (బ్రాహ్మణాయ 
సౌభాగ్యవాయనప్రదానం కరిష్వే, అని సంకల్పించి బ్రాహ్మణుని గంధాక్షత 
పుష్పాదులతో పూజించియు దిగువ మంత్రముతో (బియ్యం, దక్షిణ - బంగారము 
- నూతన వస్త్రములు ఫలము అనువానిని పాత్రలో ఉంచి, వాయనము 
నీయవలెను. 


శ్లో; అన్నం సువర్ణం పాత్రస్థం - సవస్త్రఫలదక్షిణం । 
వాయనం గౌరి ! విప్రాయ = దదామి తవ ప్రీతయే ॥ 
సౌభాగ్యారోగ్యకామ్యానాం - సర్వసంపత్సమృద్ధయే I 
- గౌరీ గిరీశ తుష్ట్రర్థం - వాయనం త్రే దదామ్యహమ్‌ ॥ 
ఇదం సౌభాగ్యవాయన ప్రదానం తుభ్యమహం సంప్రదదే. 
దాన సాంగతా సిద్ధ్యద్ధ మిమాం దక్షిణాం తుభ్య మహం సంప్రదదే - 
ప్రతిగృహ్యతాం - ప్రతిగృహ్హామి. 


అనుచు - బ్రాహ్మణునకు వాయనమునిచ్చి “ప్రతిగృహ్హామి” అనిపించుకొని 
బ్రాహ్మణుని చేతిలో ఉదకమును విడిచి మొైక్కవలెను. 


పూజావిధానము సమాప్తము 





శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


శ్రీ హరితాళకా గౌరీ కథావృత్తాంతము 
భవిష్యోత్తరపురాణప్రోక్తము 
సూత ఉవాచ 


శ్లో! మందార మాలా౭ కులితాలకాయై - కపాల మాలాం౨.కిత 
కంధరాయ । దివ్యాంబరాయై చ దిగంబరాయ నమళ్శివాయై చ 
నమశ్శివాయ ॥ 
శ్లో కైలాసశిఖరే రమ్యే గౌరీ పృచ్ళతి శంకరం | 
గుహ్యాత్‌ గుహ్యతరం వృత్తం కథయస్వ మహేశ్వర i 1 
సర్వేషాం సర్వధర్మాణా - మల్పాయాసం మహతృలం | 
ప్రసన్నోఐ సి యదానాథ - తథ్యం బ్రూహి మమాగ్రతః ॥ 2 
శ్లో, కేన త్వం హి మయా ప్రాప్త - స్తపోదాన వ్రతాదినా । 
అనాదిమధ్యనిధనో - భర్తాచైవ జగ(త్రభుః ॥ 
నైమిషారణ్యమునందు పన్నెండేండ్ల జన్నముజేయుచున్నట్టి శౌనకాది 
మహర్షుల, గూర్చి - వారి విశ్రాంతి సమయమున వారి మనోగతమును కనుగొని 
సూతమహాముని ఇట్లు చెప్పందొడంగెను. 


కైలాసమున వెండికొండయొక్క మహోన్నతశిఖరముపై గల దివ్య మణిమయ 
భవనమున రతృసింహాసనమునందు పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై యుండిరి. 
అట్టితజి పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను. 

శంకరా! రహస్యములలో రహస్యమైన వృత్తాంతమును నాకెజిగింపుము! 
అది ఏదనంగా? దేవమానవాదులు ఆచరింపవలసిన ధర్మములన్నిటి లో - 
అల్బాయాసము మహతృలంబు గల యథార్థమును ప్రసన్నుండవై నాకు 
వక్కాణింపుము ! / 

ఎట్టి తపోదానవ్రతాదులతో - ఆదిమధ్యాంతములు లేనట్టి జగన్నాథుం 


డవు నగు నీవు భర్తగా నాకు లభించితివి? 
38 








శ్రీ హరితాళికా - గౌరీ (వ్రతము 
ఈశ్వర ఉవాచ - పరమేశ్వరుడు చెప్పందొడంగెను. 


శ్లో శృణు దేవి ప్రవక్ష్యామి - తవాగ్రే వ్రత ముత్తమం, । 
యద్లోప్యం మమ సర్వస్వం - కథయామి శుభప్రదమ్‌ ॥ 


దేవీ! ఉత్తమవ్రతమును నీ ముందు విశదీకరించుచున్నాను. అయ్యది - 
నా సర్వాధికారముతో సమానమగు స్థితి నొసంగునదై నాయందు భక్తిలేనివారికి 
దాగియుండునది. భక్తులకు శుభము నొనంగూర్చు నదియునై యున్నది. 
నక్షత్రములలో చంద్రుండు, (గహములలో సూర్యుండు; వర్ణములలో 
బ్రాహ్మణుడు; దేవతలలో నారాయణుందు; నదులలో గంగా మహానది; 


' పురాణములలో మహాభారతము; వేదములలో సామవేదము; ఇంద్రియములలో 


మనస్సు; శ్రేష్టములైనట్లు నే చెప్పంబోవు వ్రతము - వ్రతములలో గొప్పదగును. 

ఆ (వ్రతము నాచరించియే నా అర్భాసనమును సంపాదింతివి! నీవు నాకు 

ప్రియమైనదానవగుటచే పూర్వకొలమున జరిగినదంతయు చెప్పుచున్నాను. 

సావధానురాలవై వినుము! నీవు అట్టి వృత్తాంతమును విస్మరించినావుగాన 

చెప్పవలసివచ్చినది. 

శ్లో భాద్రే మాసి సితే పక్షే - తృతీయా హస్తసంయుతా । 
తదనుష్టానమాత్రేణ - సర్వాన్‌ కామాన్‌ సమాప్నుయాత్‌॥। 10 


భాద్రపద మాసమున శుక్షపక్షమునందు హస్తనక్షత్రముతో కూడిన 
తదియనాడు ఈ (వ్రతము నాచరించినంత మాత్రమున - కోరికలనన్నిటిని 
పొందవచ్చును. 


వ్రతాచరణ విధానమెట్లనంగా? 
నీ తండ్రియగు హిమవంతుని నిలయముగు పర్వతశ్రేష్టము - విశాల 
ప్రదేశములు - పుష్పితసుగంధ వృక్షములు పలు తెఅంగుల పక్షులు- 


నానావిధమృగములు ఇత్యాదులతో మిగుల రాణించునదని నీకు తెలియునుగదా! 
39 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


హిమాలయముపై దేవతలు గంధర్వులు సిద్దులు, చారణులు, గుహ్యకులు 
సంతోషముతో ఎల్లకాలము విహరించుచుందురు. వారిలో గంధర్వుల 
సంగీతములు మనోహరములుగా నుండును. మణులు వైధూర్యములు అనువానితో 
నలంకరింపంబడిన స్ఫటిక మయములు - సువర్ణమయంబులు నగు సమున్నత 
శిఖరములతో హిమాలయము ఆకాశము నంటినట్లుండుటే గాక మంచునిండినదై 
గంగామహానదీ ప్రవాహముతో ధ్యనించుచుండెను. 


శ్లో! పార్వతి త్వం యధా బాల్యే - పర మాచరతీ తపః । 
అబ్దద్వాదశకం దేవి - ధూమ్రపాన మధోమభీ ॥ 17 


శ్లో; సంవత్సరచతుష్పష్టిం - పక్వపర్ణాశనం కృతం | 

మాఘమాసే జలే మగ్నా - వైశాఖే చాగ్నిసేవినీ i 4 18 
శ్లో; (శావణే చ బహిర్వాసా - అన్నపాన వివర్ణితా । 

దృష్ట్వా తాతేన తతృష్టం - చింతయా దుఃఖితో£. భవత్‌ ॥ 19 


పార్వతీ! నీవు చిన్నతనమున గొప్ప తపస్సు నాచరించితివి. ఎట్లనంగా? 
(క్రిందు ముఖముతో పొగందాగుచు పన్నెండు వత్సరములు తపించితివి. 
అరువదినాలుగు సంవత్సరములు పండుటాకులు తినుచును, మాఘమాసమున 
నీటియందు కంఠమువరకు మునిగియు వైశాఖమాసమున నాలుగు అగ్నుల 
మధ్య నిలువంబడి సూర్యునవలోకించుచు - శావణమాసమున పరుపుబండపై 
పరుండియు - అన్నపానములను విడనాడి శివషడక్షర మహామంత్రమును 
జపించుచు నన్ను ధ్యానించితివి. నీ తండ్రి హిమవంతుడు ఇట్టి నీ కష్టమును 
చూచి - చింతాక్రాంతుండై దుఃఖపడెను. మరియు ఈ నా కూతురును ఏ 
మహానుభావునకు సమర్పించవలెనని ఆలోచించుచుండగా ధర్మజ్ఞండు 
బ్రహ్మమానసపుత్రుండునగు నారదమహర్షి - పార్వతీదేవిని చూడందలచినవాడై 
యచ్చోటున కలుదెంచెను. 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


హిమవంతుడు అర్థ్య పాద్యాదులతో తనను సత్మరింపగా నారదుండు. 
విష్ణుమూర్తి నీకడకు నన్ను పంపెను. ఎందుకనంగా? యోగ్యమైన కన్యారత్నమును 
యోగ్యునకొసంగుట - న్యాయముగాన - బ్రహ్మేంద్రాదులలో వాసుదేవునితో 
సమానుందైన పురుషోత్తముండు లేడని - గుర్తించి - నీ పుత్రికను నారాయణునకు 
వివాహవిధిని సమర్పించుము ! ఇదినా యభిమతము అని వచించెను. 


అంత హిమవంతుండు నారద వచనము నాలకించి వాసుదేవుండు తననోట 
నా కుమార్తెను కోరుటవలన నీవు వచ్చి చెప్పుటవలనను నా పుత్రికను గోవిందునకే 
ఇచ్చెదనని వాగ్దానము నొనర్చగా నారదుండు విని - ఆకసమున అంతర్జ్థానముం 
జెందెను. (కనుమజుంగయ్యెను,, 


పిదప - నారదమహర్షి వైకుంఠమున కేగి కృతాంజలియై “దేవా! నీ 
శుభవాంఛ సిద్ధించినదని” విన్నవించెను. అంత హిమవంతుండు - “పుత్రీ! 
నిన్ను గరుడధ్వజునకు ఇచ్చి వివాహము నొనర్హునని నారదునితో సందేశమును 
పంపినాను, అని వచింపగా నీవు (పార్వతీదేవి) విని - బెంగతో చెలికత్తె యింటికి 
వెళ్లి - అతి దుఃఖముతో నేలపై పడి - హా హతా౭_స్మి-అని విలపించుచుంటివి. 


“ఎందుకు దఃఖించెదవు? నీ కోరక ఏదియో తెలిపినచో నేనద్దానిని ఫలింపం 
జేయుదునని చెలికత్తె నుడవుగా నీవు (పార్వతీదేవీ) సఖీ! మహాదేవుని భర్తగా 
బడయవలె, నను నా వాంభితమును నా తండి వ్యర్థముంజేసినందున 
ప్రాణత్యాగమును గావింపవలెనని నిశ్చయించితిని, అని వచించితివి. 


నీ (పార్వతీ) వాక్యమును సఖి యాలకించి “దేవీ! నీ జననీజనకులకు 
తెలియనట్టి వనమునకు ఇరువురుము వెళ్లెదము” అని వచింపగా - నీవు 
సమ్మతించినందున అట్టి వనమునకు గొంపోవబడితివి. అంత నీ జనకుండు. 
ఓషధిప్రస్థపురమున ఇంటింట నిన్ను వెదకించినను నీవు దొరుకనందున “పుత్రీ! 
దేవదానవకిన్నరాదులలో ఎవరు నిన్నపహరించిరి? నారాయణునకు నిన్ను 


ఇచ్చెదనని నారదునిద్వారా అందజేయంబడిన వాగ్దానము నెట్లు చెల్లింపవలెను?” 
41 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


అని చింతించుచు మూర్చితుందై క్రిందంబడగా - ఆప్తులందరు హాహాకారములతో 
పరుగిడుచు వచ్చి - గిరిరాజును సమీపించి దుఃుఖకారణము నడిగిరి. అంత 
హిమవంతుడు “నా కన్యారత్నము నెవరు అపహరించినారో; మహాసర్పముచే 
కరువంబడినదో; సింహవ్యాఘ్రాదులచే సంహరింపంబడినదో; ఏ ఎ దుర్మార్గుండు 
నా కుమార్తె నెత్తుకొని పొయినాడో జంరూమారుతముతో వృక్షమువలె తాను 
వణకుచు వచించెను. ఐన నూఅటంజెందక నిన్నుచూడవలెనని - సమస్త 
వనములలో సంచరించుచు - సింహ వ్యాఘ్ర భల్లూకాది క్టూరమృగములచే 
నిండిన మహావనముంజేరెను. అచ్చోట ఒకానొక నదియొక్క తీరమున గల 
గుహలో సఖితో కూడ ప్రవేశించి నిరాహారివై - ఇసుక లింగమును స్థాపించి నీ 
మూలరూపమగు జగదంబతోకూడ నన్ను భాద్రపదశుద్ధ తృతీయనాడు 
హస్తనక్షత్రమున నన్నారాధించి - గీత వాద్యములతో రాత్రిని జాగరణముం 
జేసితివి. ఇట్టి వ్రతరాజము యొక్క మహిమచే నా సింహాసనము కదిలినందున 
- నే నచ్చోటున కేతెంచి - ప్రసన్నుండ నైతిని, వరము నడుగుము” అని 
యనుగ్రహింపగా - నీవు 


శో యది దేవ ప్రసన్నో సి భర్తా భవ మహేశ్వర! 1 

“దేవా! మహేశ్వరా! ప్రసన్నుండవైతివేని - నాకు భర్తవు కమ్మని ప్రార్థించితివి. 
శ్లో తథేత్యుక్త్వా తు సంప్రాప్తః - కైలాసం పునరేవ చ ॥ 

“అట్లే అగుగాక! అని వచించి కైలాసముం జేరితిని. 


ఆ పిమ్మట చవితినాడు ప్రాతఃకాలమున ఇసుక లింగమును నదీజలమున 
విసర్జించి సఖితో కూడ భోజనము నొనర్చితివి. హిమవంతుండా మహావనములో 
నలుదిసలంబాజంజూచి - నదీతీరమందు నిద్రించి యున్న కన్యకల నిద్దరిం 
గాంచెను. “కూరజంతుభరితము భయంకరంబునగు నీ వనమునందు 
ఎందుకుంటివి” అని హిమవంతుండడుగగా - నీవు “నాయనా! విష్ణువునకు 


42 








శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


నన్నిచ్చెదవని బాధపడి నేనీ మహావనమున కేతెంచితిని. “మహేశ్వరునకు 
నన్నిచ్చునెడల - గృహమునకు వచ్చెదను. లేనిచో ఇచ్చోటనే నివసించెదను” 
అని వచించితివి. 


“నీవు కోరిన మహేశ్వరునకే నిన్ను ఇచ్చెద” నని హిమవంతుడు నీకభయము 
నొసంగి స్వగృహమునకు నిన్ను నీసఖితో కూడ తీసికొని వెళ్లెను. ఆ తరువాత 
వివాహవిధిని నిన్ను నాకు మేనకా హిమవంతులు త్రికరణశుద్ధి గలవారై 
నం. 


ఖః తేన వ్రతప్రభావేన - సౌభాగ్యం సాధితం త్వయా । 
_ అద్యాపి వ్రతరాజస్తు - న కస్యాపి నివేదితః ॥ 58 


శో నామాస్య వ్రతరాజస్య - శృణు దేవి యథా౭_ భవత్‌ । 
ఆలిభిర్షరితా యస్మాత్‌ - తస్మాత్సా హరితాళికా ॥ ర్‌ 


పూర్వోక్త వ్రత ప్రభావము వలన నన్ను భర్తగా బడసి దీర్ణసొమంగళ్యాది 
సౌభాగ్యమును సాధించితివి. ఇంతవరకు నేనీ వ్రతరాజము నెవరికి నుపదేశింపక 
కాపాడి ఉంచితిని. ఇంక నీ వ్రతమునకు ఈ పేరు ఎందుకు వచ్చినదో 
చెప్పుచున్నాను. “ఆలిభిః = చెలికత్తెచేత; హరితా = హరింపబడినదానవై ఇద్దాని 
నాచరించితివిగాన దీనికి “హరితాళికావతము” అను నామధేయము 
ప్రసిద్ధమైనది” అని మహేశ్వరుడు (ప్రబోధింపగా, - పార్వతీదేవి యిట్లు 
ప్రశ్నించెను. 


దీనికి గల పేరు చెప్పగా వింటిని. ఐతే ఈ వ్రతముందగు విధానమును, 
పుణ్యమును ఫలమును ఎట్టివారు చేయవలయునో వక్కాణింపుము ! 


అంత మహే వాశ్వరుండు - దిగువవిధము వాక్రుచ్చెను. 


ముత్తెదువులకు సౌభాగ్యమును పెంపొందించు నీ వ్రతవిధానమును 


'వినుము! సౌభాగ్యము నాకాంక్షించు సువాసిని చేయవలసిన వ్రతమిది. 


43 








శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


స్వగృహమున లేక శివక్షేత్రమున - లేక నదీతీరమున ఒకానొక పవిత్ర 
ప్రదేశమును చతురశ్రము (నలుమూలలుగా) ఆవుపేడతో అలికి శ్రీగంధో 
దకమును చల్లియు అరటిస్తంభములతో మామిడిఆకుల తోరణములతోడను 
మండపమును (పందిరిని) సిద్దపఅచి - శంఖభేరీమృదంగముల (శంఖము 
తప్పెట మద్దెల మున్నగవాని)తో మంగళధ్వనులను మైోగింపంజేయవలెను. 
మరియు మండపము ముందు - నానావిధములైన మంగళగీతములను 
పాడించవలెను. మండపము నడుమ పీఠముపై రాగిపళ్లెరములో భస్మతో వ్రాయం 
బడిన ఓంకారముపై ఇసుకతో చేయబడిన శివలింగమును పసుపుగౌరమ్మతో 
సహస్థాపించవలెను. అనేక విధములైన పుష్పములతో శ్రీగంధ దూపదీపాదుల 
తోడను, భోక్ష్యభోజ్యలేవ్యాపానీయాది వివిధ నైవేద్యముల తోడను 
ఉమామహేశ్వరులను పూజించి ఆనాడు రాత్రి జాగరణం జేయవిలెను. 


నారికేళము (టెంకాయలు, పూగిఫలము (పోక )లు, దానిమ్మలు, ఆయా. 
బుతువులయందు ఫలించునవియు నగు నానావిధ స్వాదుమధుర ఫలములను 
సమర్పించవలెను. 


దిగువ మంత్రములతో ఉపచారముల నన్నిటిని సమర్చించవచ్చును. 
“నమళ్శివాయ శాంతాయ - పంచవత్రాయ శూలినే, 


నంది భృంగి మహాకాల - గణనాథాయ శంభ వే, 63 
“శివాయై హరకాంతాయె - ప్రకృత్యైసృష్టి హేతవే, 
శీవప్రదాయై మాంగళ్య - సౌభాగ్యదాత్రైతే, నమోనమః. 64 
“శివే కల్యాణదే నిత్యం శివరూపే నమో౭. స్తు తే, 
శీవశక్తే నమ స్తుభ్య ముమాయై సతతం నమః, 6 
“నమస్తే బ్రహ్మచారిత్రై - జగద్భాత్రై నమోనమః, 
సంసారభయ సంతాపా త్రాహి మాం సింహవాహిని 66 
44 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


“మేన కామేన దేవి త్వం - పూజితా.సి మహేశ్వరి ! 
తం కామం దేహి మే దేవి - రాజ్య సౌభాగ్యదాయిని!” 67 


అనుచు పూజించి ప్రార్ధింపవలెను. 


మరియు నీ వ్రతముంజేయు ముత్తెదువ - తన భర్తతో సహ ఈ కథను 
ఏకాగ్రచిత్తముతో వినవలెను. ఇట్లు నీ వ్రతము నాచరించినచో పాపములన్నియు 
తొలగుటయేగాక ఏడుజన్మలవరకు రాజ్యము సౌభాగ్యంబు లభించి వర్ధిల్లును. 


శ్లో! తృతీయాయాం తు యానారీ - ఆహారం కురుతే యది । 

సప్తజన్న్మసు స్యా ద్వంధ్యా - వైధవ్యం ప్రాప్నుయా ద్ధవమ్‌ 11 

“దారిద్య్రం పుత్రశోకంచ - కర్మశా దుఃఖభాగినీ ॥ 72 

భాద్రపదశుద్ధతృతీయనాడు - (వ్రతస్ఫురాలై - అన్నాది ఆహారమును 
భుజించినచో - రాబోవు ఏడు జన్మలయందు గొడ్రాలై వితంతువగును. మరియు 
దరిద్రురాలై పుత్రదుఃఖము గలదై కనికరములేని కఠినచిత్తురాలునై - ఎల్లకాలము 
కష్టపడునదగును. (భోజనముంజేయగూడదు కాని పాలు పండ్లు నిరాహారం 
వస్తువులు (సగ్గు బియ్యం) మొదలగువానిని తీసికొనుట ఉపవాసముతో 
సమానమగును). 


వాయన ప్రదానము 


బంగారము లేక వెండి లేక రాగి లేక వెదురు లేక మట్టిపాత్రయందు 
బియ్యము, నూతన వస్త్రములు, దక్షిణ అను వాని నునిచి - స్మద్భాహ్మణునకు 
దానము నొసంగియు మరునాడు తాను కుటుంబ సభ్యులందరికో కూడ భోజనము 
నొనర్చవలెను. 


శ్లో ఏవం వ్రతం యా కురులే చ నారీ - త్వయా సమానా 
రమతే చ భర్రా! - భోగా ననేకాన్‌ భువి భుజ్యమానా 
సాయుజ్య మంతే లభతే హరేణ ॥ మయేతి శేషః 
45 


న 


శ్రీ హరితాళికా - గౌరీ వ్రతము 


“ఇట్లు వ్రతమును భక్తిశద్దలతో గావించు వనిత - నీతో సమానురాలై 
తన భర్తతో చిరకాలము సుఖపడును. మరియు నీ భూలోకమున అనేక సుఖముల 
ననుభవించి అంత్యకాలమున శివసాయుజ్య (శాశ్వతమోక్ష) ము నొందును. 
భర్తనుగూడ తరింపంజేయును. 


వేలకొలది అశ్వమేథయాగములను - నూర్లకొలది వాజపేయ యజ్ఞము 
లను - వ్రతము నాచరించి - వ్రతకధను వినినచో - చేసిన ఫలము లభించును. 


“దేవీ! ఇట్లు నీ వ్రతమును వక్కాణించితిని. దృఢవిశ్వాసముతో ఆచరింపం . 
బడు నీ వ్రతము కోటియజ్ఞఫలముల నొసంగునదై - శ్రీహరితాళికా - 
ఉమామహేశ్వర - ప్రీతి జనకమగునని - మహేశ్వరుడు పార్వతీదేవికి 
వచించినట్లు సూతమహాముని శౌనకాది మహర్షులకు ప్రబోధింఛి విశ్రాంతికై 
విరమించెను. 


ఇతి శ్రీ భవిష్యోత్తర పురాణే హరితాళికావ్రత కథాప్రవచనం సమాప్తమ్‌. 
సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్చణమస్తు 
ఓం తత్సత్‌ 


